Registered No. HSE - null 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


ANDHRAPI 


ATTO 


आध्रप्रदेश 


" 
HRA 
PRADESH 


act 


E 


trager TORON 


G 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 5 


AMARAVATI, TUESDAY , FEBRUARY 4, 2020 


G .645 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 


COMMISSIONER 
TENALI MUNICIPALITY 

TENALI 


Roc No : 706 / 2019/G4 , Dated : 03 -02- 2020 


DIVISION OF WARDS - DIVISION OF TENALI MUNICIPALITY INTO FORTY ( 40 ) 

APPROVED BY THE COMMISSIONER AND DIRECTOR OF MUNICIPALITY 
ADMINISTRATION , A . P ., GUNTUR - FINAL PUBLICATION TO BE PUBLISH IN 

FROM -VI. 
Ref :- Proceedings Roc.No . 1/Tenali/2020/Elec -1, Dated : 25 -01- 2020 of the 

Commissioner & Director of Municipal Administration , A . P ., Guntur. 


* 


* * * 


* 


ANDHRA PRADESH GAZETTE , February 4 , 2020 


FINAL PROPOSAL FOR DELIMITATION OF WARDS IN TENALIMUNICIPALITY 


Ward 


Boundaries 


No. 


Starts from Higher pet runs towards to passes slight inclination upto VSR college road and turn 
north towards VSR College road upto Thelaprolu road and turn east towards Thelaprolu road upto 
lanka dibba and turn north towards lanka dibba and turn east towards higherpet upto starting point. 
Starts from North East corner Nehru road turn south towards higher pet , ITI College road upto Goli 
Donka and turn west towards goli donka upto gaddipativari street and turn south towards 
Gaddipativari street upto Kanneganti vari street and turn west runs towards kanneganti vari street 
upto Nehru road and turn north towards Nehru road upto cheruvu ( Perramtalamma Temple ) and 
turn east runs towards Nelapadu Road upto starting point. 
Starts from E . T . Colony runs towards lingarao dibba upto dongevaari veedhi and turn south from 
lingarao dibba runs towards dange vaari street upto Nehru nagar towards and turn west upto Nehru 
road , and turn north paladri kaluva and turn east Gaddipativari veedhi and turn north Edara ramaiah 
veedhi upto ET colony and turn east towards ET colony upto starting point . 
Starts from North East corner survey no 497A towards south upto Muniswamy naidu road and turn 
West runs towards Muniswaminaidu road upto Adusumallivari veedhi Door.No.2 - 38 - 10 and turn 
North runs towards Adusumallivari street upto Door No. 2 - 38 -6 / 2B (Apartment) upto N . T . R .Road 
and turn West runs towards N . T .R .Road upto Door No. 2 - 19 - 3 /31A Murali Manohar Street and turn 
South runs towards Murali Manohar Street upto Door.No. 2 - 1 - 110 Munuswaminaidu Road and turn 
West runs towards Muniswaminaidu road to Jandachettu centre and turn North runs towards Lenin 
road up to Paladri canal and turn East runs towards Dangiyavari Street up to starting Point 
Starts from North east corner paladri canal and turn south towards lenin road upto jenda chettu and 
turn west towards muniswamy naidu street upto kaviraja park road and turn north towards kaviraja 
park road upto paladri canal and turn east towards paladri canal road upto starting point. 
Starts from North east corner paladri canal road and turn south towards kaviraja park road upto 
sivaji chowk and turn west towards muniswamy naidu street upto Gandhi chowk and turn north 
towards Nehru road upto kotinagaiah hospital and turn east vinayakudu Temple and turn north 
towards devineni vaari veedhi upto paladri canal road and turn east towards paladri canal road upto 
starting point. 
Starting North East Corner south runs towards bullaiah chowdary Road and turn towards west and 
turn west runs towards desodarka road upto Door No. 22 - 17 - 15 and turn south runs S . N park road 
upto Devi Temple and turn west runs towars Jandhyala Vari Street upto Bose Road and turn nourth 
runs towards bose road upto Gandhi Chock junction and turn east runs towards burripalem road 
upto starting point. 
Starting North East Corner south runs towards purushottama vari street upto Tankasala vari street 
and turn east runs towards tankasala street upto Door No. 1 - 27 - 24 and turn south runs towards Abba 
raju vari street upto Door No. 1 - 9 - 19 and turn west runs towards Malladhi vari Street and turn south 
runs towards upto Kamisetty vari street and turn south runs towards kamisetty vari street upto reach 
Jampani kaluva and turn west runs towards Jandhyala Vari street upto devi temple Door No. 22 -21 
12 and turn north runs towards S . N Park Road upto red cross building and turn east runs towards 
St.Ann s School and turn noth runs towards buillaiah chowdary street upto Raith Bazar (Burripalem 
Road ) and turn East runs towars Burripalem road upto Starting Point. 
Staring North East Corner Survey No.456 runs south runs (Municipal limits ) to reach upto Survey 
No.519 and turn west and turn north and turn west towards survey No.517and turn south upto 
LakshmiNarasimha Swami Street and turn West runs towards Lakshminarasimha swami street up 
to Singh Road and turn north runs towards reach upto Malladhivari street and turn towards West 
runs towards Malladhivari street upto Pulipakavari street and turn North runs towards Pulipakavari 
street upto tankasala vari street and turn west runs towards tankasala vari street to reach 
Purushottam vari street to reach door No . 1 - 6 - 1 and turn north runs towards Purushottam vari street 
upto Burripalem Road and Murali Manohar street runs upto Door.No. 2 - 19 - 3 /31A upto NTR Road 


ANDHRA PRADESH GAZETTE , February 4 , 2020 


11 . 


and turn towards east runs towards NTR Road up to Adusumallivari street (Apartment) and turn 
South runs towads Adusumallivari street up to burripalem road and turn to East runs up to Starting 
point. 
Starting North East Corner south runs towards Municipal Limits upto Jandhyala vari Street and 
turn west runs towards Municipal limit ( Cheru Bund )towards runs Jandyala vari street reach to 
(Krishna Temple ) and turn north runs towards Kammesetty Street upto reach Malladhi vari street 
and turn east runs towards Malladi vari Street upto Singu road and turn towards south runs to reach 
survey no .523 and turn runs north to reach Survey No.517 , and turn east runs towards Survey 
No. 519 upto Municipal Limits of staring point. 
Starting North East Corner south runs towards Municipal Limits along with Survey No. 142 and 
turn towards west upto along with Survey no . 132 (cheruvu Bund ) and turn south and turan west 
runs towards Lakshmi Narayana Street upto reach Chilamakurthi Vari Street and turn north runs 
towards Chilamakurthi Vari Street upto Nethivari street (Sivalayam Temple ) and turn west runs 
towards Nethivari street upto S . N Park Road of and turn north runs towards upto Jandhyala Vari 
Street (Devi Temple ) and turn east runs towards Jandhyala Vari street upto Sarting Point. 
Starting North East Corner south runs towards Municipal Limits along with survey No. 142 south 
runs towards along with survey no : 210 of Municipal Limits and turn west runs towards covered 
bose nagar survey no: 116 and turn north runs towards Bose Nagar upto Railway Track and turn 
east runs towards railway track upto reach Railway station road and turn north runs towards 
Railway station road and Satyanarayana Street to reach Thota Vari Street (No . 1 ) and upto cheru 
bund along with survey no . 132 and turn east runs towards upto staring point. 
Starting North East Corner south runs towards Satyanarayana Street and Railway Station road upto 
Railway Track and turn west runs towards Railway track upto to reach S .N Park Dr. BR . Ambedkar 
College Compound wall and turn east runs towards S . N Park and runs towards chinaravuru Park 
Road and turn east runs towards Sivalyam Temple to reach Kondavari street and turn north runs 
towards Konda Vari Street upto Door No . 20 - 17 - 5 and turn east runs towards to reach 
Chilamakurthi vari street and turn north towards Chilamakurthi vari street to reach depo centre and 
turn east runs towards Thota vari street - 1 st line upto starting point. 
Starting North East Corner south runs towards Bose Nagar upto Municipal Limits along with 
Survey No. 112 and turn west runs towards NTR Nagar covered Survey No s upto reach East canal 
bund and turn north runs towards upto reach Sri Venkateswara Swami Temple , (Vykuntapuram ) 
and turn east runs towars Pothuraju Colony and bose nagar runs Chinaravuru Railway Gate and 
east runs towards Chinaravuru Railway track upto starting point. 
Starting North East Corner( Sivalayam Temple ) south runs towards chilamakurthi vari street upto 
door no . 20 - 15 - 9 and turn towards west upto konda vari street and turn south runs towards 
kondavari street upto door no .20 - 11 - 9 on turn west runs towards (Sivalayam Temple ) to reach upto 
S . N Park Road and turn west runs towards Raiway Track and to reach Railway track and turn north 
runs towards kurra vari street and turn east runs towards door no . 19 - 14 - 5 and turn south runs upto 
door no . 19 -4 - 39 and turn east runs upto door no. 19 - 4 - 36 to reach Dayanada Street and turn north 
runs towards dayanada street upto door no . 19 -4 - 54 ( Apartment) to reach Andhra Ratna Road 
(Muthyasetty palem ) and turn east runs towards Andhra Ratna Road upto reach Jandhyala Vari 
Street and runs towards Devi Temple and turn south runs towords S . N Park Road upto Lakshmi 
Narayana Vari Street Door No.2 - 3 - 16 and turn east run towards LakshmiNarayana Vari Street upto 
Starting point 


14 . 


16 . 


Starting North East Corner south runs towards markandya street upto Muthireddy street and turn 
west runs towards Muthireddy street upto markandya street and turn south runs towards markandya 
street upto Andhra Ratna Road (Muthyamsettypalem Road ) and turn west runs towards Andhra 
Ratna Road upto Dayanada Vari Street Door No . 19 -4 -54 ,(Apartment) and turn south runs towards 
Dayanada Vari Street Upto Door No. 19 -4 - 36 and turn west runs towards upto door no . 19 - 4 - 39 and 
turn north runs upto Door no . 19 - 14 - 5 and turn west runs towards Kurra Vari Street and turn south 


ANDHRA PRADESH GAZETTE , February 4 , 2020 


runs towards Kurra Vari Street upto Railway Track and turn west runs towards Railway track to 
reach east canal bund road and turn road north turns towards east canal bund road upto reach 
Battavari street (Temple Road ) and turn east runs towards Battavari street ( Temple Road ) upto 
Varma Vari Street and Markadeya Street upto Waheb Road and turn east runs towards waheb road 
upto Door No18 - 1 - 3 , Kaleswararao street and turn south runs towards Kaleswararao street and turn 
Muthireddy vari street upto door no . 18 - 15 - 21 to reach bose road starting point. 


Starting North East Corner south runs towards bikshavathi Bazar to Markandeya Street and 
Varma street upto Door No . 15 - 5 - 18 and turn west runs towards Battavari Street( Temple Road ) to 
reach East Canal bund and turn north runs towards east canal bund road upto Janda chettu Road 
and turn east runs towards Janda chettu Road upto bikshavathi Bazar and turn north runs towards 
Hindu Muslim Road and east runs towards Peeru Saheb Road upto Starting Point. 


18 . 


Starting North East Corner south runs towards bikshavathi Bazar upto Door No.17 - 2 -41 in turn 
west runs towards Janda chettu Road upto Door No. 17 - 8 - 26 to reach Hindu Muslim Road and turn 
south runs towards Hindu Muslim Road upto Door No. 17 -5 - 21 turn west runs towards Battavari 
Street upto reach East canal and turn north runs towards east canal road to reach waheb road and 
turn east runs towards waheb road upto Starting Point. 


19 . 


Starting North East Corner Gandhi chowk junction to south runs towards Bose road upto Swaraj 
talkies turn West runs towards Andhra Ratna Road , runs upto markandeya Street and turn north 
runs towards markandeya street upto Muttireddy Vari Street and turn east runs towards Muttireddy 
Vari Street upto markandeya vari street and turn north runs towards markandeya street upto Waheb 
road and turn West towards Waheb road upto Door No . 

16 - 38 - 68 and turn North runs 
towards Sharfh Bazar upto Door.No. 16 - 18 -57 and turn West runs Society street upto Door.No . 16 
3 - 104/ 2 Saltbazar and turn North runs towards Saltbazar upto Gandhi road and turn towards East 
runs towards Gandhi road upto Starting Point. 
Start North East Corner towards south runs Sharaf Bazar upto Waheb Road and turn runs west 
towards waheb upto East canal and turned runs towards north Municipal market east canal road 
upto Municipal office road and turn runs towards Municipal Office road Gandhi Main road upto 
Salt bazaar and turn South runs towards Salt Bazar upto Door.No. 16 - 18 - 57 and turn East runs 
towards Society Street runs upto Door.No. 16 - 3 - 104 (2 ) Starting Point. 
Starts from Railway over bridge and turn south towards west canal bund upto raavi vari street and 
turn west towards raavi vari veedhi upto sivalayam veedhi and turn north towards sivalayam street 
and turn west upto railway track and turn north upto tilak road and turn east towards tilak road upto 
starting point. 
Starts from raavi vaari street turn south towards west canal bund upto railway track and turn west 
towards railway track upto raavi vaari street and turn east towards raavi vaari street upto starting 
point. 
Starts from railway track and turn south towards west canal bund upto yadlapaadu canal and turn 
west towards yadlapadu canal and turn north towards parimi road and turn west parimi road and 
turn north also parimi road upto R .R . Nagar 1st line and turn east towards R .R . Nagar 1st line upto 
starting point. 
Starts from Repalle Railway track and turn south towards repalle railway track upto R .R . Nagar 
road and turn west upto Parimi road and turn south towards parimi road and turn west towards 
mallepadu donka road upto madars Railway track and turn runs north towards Maradas Railway 
track upto Velluvolu vari Street and turn east run towards Velluvolu vari Street 

upto 
Repalle Railway track and turn south runs towards Repalle Railway track upto starting point. 
Starts from Donka road and turn south towards donka road upto municipal limits and turn north 
| upto municipal limits and turn east towards pinapadu cheruvu upto Ibrahim street and turn north 
| towards Ibrahim street upto burial ground and turn east upto starting point. 


24 . 


ANDHRA PRADESH GAZETTE , February 4 , 2020 


26 . 


Starts from Railway over bridge and turn south towards railway track upto and kalluri vaari street 
and turn east upto sivalayam street and turn south towards sivalayam street upto raavi vari street 
and turn west towards raavi vaari street upto Repalle Railway track and turn south runs towards 
Repalle Railway track upto Velluvolu vari Street and turn west runs towards Velluvolu vari Street 
upto Madars Railway track and turn north runs towards Madars Railway track upto Velugolu vari 
street and turn west runs towards velugolu vari street upto Yarravari street and turn runs towards 
north towards yarravaari street upto tilak road and east towards tilak road upto starting point. 
Starts from Tilak road and turn south towards yerravaari street upto NTR Nagar and turn west 
| towards NTR Nagar upto Donka road and turn north towards donka raoad upto tilak road and turn 
east towards tilak road upto starting point. 


27 . 


28. 


29 . 


Starts from tilak road turn south towards donka road upto tenali limits and turn west upto tenali 
limits and turn north upto Guntur road (JMJ College ) and turn east upto starting point. 
Starts from North West corner of the Indoor stadium compound runs towards south along with 60 ft 
wide Master plan road till meets at Guntur road (i.e. South East corner of the Agriculture market 
yard compound. ), then turn right runs towards West along with Guntur road till meets at Tenali 
Municipal Limits (Kopalle Donka ), then turn right runs towards North along with Kopalle Donka 
till meets at Kopalle Railway gate , then turn right Kopalle Railway Gate runs towards East along 
Guntur Railway line till meets at starting point i.e North West corner of the Indoor stadium 
compound (60 Ft. wide Master Plan road meet point at railway line ) 
Starts from Door No. 10 -47 - 1 runs towards south along with railway compound wall till meets at 
Door no . 10 - 12 - 1, then turn right runs towards west along with railway compound wall till meets at 
Door No . 10 - 91- 25 , then runs towards west along with lucky apartment road till meets at Door No. 
10 - 91 - 20 , then turn right runs towards north till meets at Door No. 10 - 24 - 1/4 , then turn left runs 
towards west till meets at Door No . 10 - 54 -60 , then turn left runs towards south along with Koganti 
Sivaiah High School road till meets at Umesh Chandra Statue Junction , then turn right runs towards 
west along with Guntur road till meets at Govt. Hospital road , then turn right runs towards north 
along with Govt. Hospital road (60ft . wide master plan road ) till meets at Door No. 10 -37 -2 (60ft 
Master plan road of Amaravathi plots at A .P . Ware housing godowns), then turn right runs towards 
East along with 60 ft master plan road till meets at Viveka Model School, then turn left and 
immediate turn right till meet at Door No. 10 -47 - 9, then runs towards East till meets at starting 
point at Door No. 10 - 47 - 1 . 
Starts from Door No. 10 - 12 - 1 runs towards south along with railway line till meets at Railway over 
bridge, then turn right runs towards west along with Guntur road till meets at Umesh Chandra 
statue (Roja Kishore Residency) , then turn right runs towards north along with Koganti sivaiah 
School road till meets at Door No . 10 - 24 -20 , then turn right runs towards east till meets at Door 
No. 10 - 24 - 5 , then turn right side till meets at Door No. 10 - 91 - 1, then turn left runs towards east 
along with lucky apartment road tillmeets at starting point Door No. 10 - 12 - 1. 
Starts from Yadla Lingaiah Colony railway gate . runs towards South along with railway line (West 
side boundary of Railway property) till meets at Door No. 10 - 93 - 26 . Then turn right runs towards 
West upto Door No. 10 - 84 - 35 /B (L .I.G . C - 28 ), then turn left slight runs towards south and 
immediate turn rightmeets at M .I.G . B - 12 (Opp . Viveka School) then runs towards west along with 
60Ft. Master Plan road till meets at ( A . P . Ware Housing Goodowns) L .I.G . A - 150 , Then turn right 
runs towards North along with 60Ft. wide Master Plan road till meets at Guntur railway line , then 
turn left runs towards West along with Guntur railway line till meets at Kopalle Railway gate . 
Then turn right runs towards East along with Tenali Municipal limits (Donka i.e Proposed Inner 
Ring Road ) till meets at Yadla Lingaiah Colony railway gate . 


32 . 


ANDHRA PRADESH GAZETTE , February 4 , 2020 


33. 


34 . 


35. 


Starts from Door No. 2 - 22 - 14 /1 (Municipal limits ) runs towards south along with Western bund of 
Western canal till meet at Door No . 8 - 17 - 34 (Masiq road ) , then turn right runs towards west along 
with masiq road till meets at Yek Minor Masiq cross raithu ranga road till meets at Door No. 9 - 3 
43 and railway line , then turn right runs towards north along with railway line till meets at Yadla 
lingaiah railway gate , then turn right runs towards east along with municipal limits till meets at 
starting point Door No. 2 - 22 - 14 / 1 . 
Starts from Door No. 8 -4 - 75 runs towards south along with Western bund of Western canal till 
meets at Raavi Ravindranath municipal shopping complex ( Old Bus stand , Railway over bridge), 
then turn right runs towards west along with railway over bridge till meets at Railway line , then 
turn right runs towards north till meets at Yek Minor Masjid , then turn right runs towards east 
along with masjid road till meets at starting point Door No. 8 - 4 -75 . 
Starts from Alapati Dharmarao statue turn south towards gopalareddy veedhi upto ganganamma 
gudi veedhi and turn west towards ganganamma gudi veedhi upto east canal andturn north towards 
east canal bund road upto prakasam road and turn east towards prakasam road upto starting point. 
Starts from North East Corner thadiboina vaari street and turn south towards bhavanam vaari street 
upto Pillala maari vaari veedhi and turn East towards pillalamarri vaari veedhi upto Nehru road to 
meet Rajaka Cheruvu and turn south towards Nehru road upto Gandhi chowk junction and turn 
west towards Gandhi main road upto East canal and turn north runs upto Ganganamma temple 
veddhi and turn east runs upto Gopalareddy veedhi, and turn north towards gopalareddy veedhi 
upto thadiboina vaari veedhi (ICICI Bank ) and turn east towards thadiboina vaari veedhi upto 
starting point. 
Starts from North east corner Paladri canal Junction runs towards south along with Nehru road till 
meets at Rajaka Cheruvu and turn towards west pillalamarri vari street and turn north 
thadiboinavaari veedhi and turn west towards thadiboina vaari veedhi and turn North Gopalareddy 
Street runs towards Alapati Dharma Rao statue junction and turn west towards prakasam road upto 
east canal bund and turn towards pladri canal till meets at starting point. 
Starts from North East Gaddipati vaari veedhi and turn east Gaddipati vaari veedhi upto Dange 
vaari street and turn west towards dange vaari street upto Devineni vaari street and turn south upto 
vinayakudu thota and turn west upto koti nagaiah hospital and turn north towards Nehru road upto 
gaddipati vaari veedhi and turn east towards Gaddipati vaari veedhi upto starting point. 
Starts from Yerrabadi road turn south towards Nehru road upto paladri canal and turn west towards 
paladri canal upto tenalavari veedhi and turn towards east tenali vaari veedhi upto pilli yesudasu 
vaari veedhi and turn north towards pilli yesudasuvaari veedhi upto yerrabadi road and turn east 
towards yerrabadi road upto starting point. 


36 . 


37 . 


40 . 


Starts from VSR College road and turn south Pilli Yesudasu vaari veedhi upto Ambedkar Colony 
road and turn towards west upto Tenali vaari road and turn south upto paladri canal road turn west 
towards paladri canal road upto east canal road and turn north towards east canal bund upto VSR 
College road and turn east towards VSR College road upto starting point. 


M . JASWANTHA RAO, 

Commissioner, 
Tenali Municipality . 


ANDHRA PRADESH GAZETTE , February 4, 2020 


తెనాలి పురపాలక సంఘము వార్డుల పున : విభజన లో ప్రతిపాదించబడిన తుదిజాబితా 


వార్డు . 


సరిహద్దులు 


ఉత్తర ఈశాన్యములు అయిన హయ్యర్ పేట గుండా బయలు దేరి కొంచెంవంపు తిరిగి వి .ఎస్ . ఆర్ కాలేజ్ 
వైపుగా చేరి అక్కడనుండి ఉత్తరంవైపు తిరిగి వి .ఎస్. ఆర్ కాలేజీ వైపు నుండి తేలప్రోలురోడ్డువరకు వెళ్లి 
అక్కడనుండి తూర్పు వైపు తిరిగి తేలప్రోలు రోడ్డు వరకు వెళ్లిలంక దిబ్బ వరకు మరియు అక్కడనుండి 
తూర్పువైపు తిరిగి తేలప్రోలురోడ్డు గుండా వెళ్లిలంక దిబ్బ వరకు మరియు అక్కడ నుండి ఉత్తరమువైపు 
లంక దిబ్బ మీదుగా వెళ్లిఅక్కడనుండి తూర్పు వైపు మీదుగా హయ్యర్ పేట వరకు . 
ఉత్తర ఈశాన్యములు అయిన నెహ్రురోడ్డు నుండి దక్షిణమువైపు తిరిగి హయ్యర్ పేట మీదుగా ఐ .టి .ఐ | 
కాలేజీ రోడ్డు వరకు మరియు అక్కడనుండి పడమరవైపు తిరిగి గోలిడొంక వరకు అక్కడనుండి 
దక్షిణమువైపు తిరిగిగోలిడొంకరోడ్డు గుండా గడ్డిపాటి వారి వీధివరకు వెళ్లిఅక్కడనుండి దక్షిణమువైపు 
తిరిగి గడ్డిపాటి వారి వీధి గుండా కన్నె గంటి వారి వీధి వరకు వెళ్లిఅక్కడనుండి పడమర వైపు తిరిగి 
కన్నె గంటి వారి వీధి గుండా నెహ్రురోడ్డు వరకు వెళ్లి అక్కడనుండి ఉత్తరంవైపు తిరిగి నెహ్రురోడ్డు గుండా 
చెరువు వరకు ( పేరంటాళ్ళమ్మ గుడి ) వెళ్లి అక్కడనుండి తూర్పువైపు తిరిగి నేలపాడురోడ్డు గుండా 
వార్డు ప్రారంభ హద్దువరకు 
ఉత్తర ఈశాన్యములు అయిన సర్వే నెం. 495 నుండి దక్షిణమువైపుకు సర్వే నెం. 496 వరకు చేరుకొని 
అక్కడనుండి పడమర వైపు తిరిగి సర్వే నెం. 460 వరకు చేరుకొని అక్కడనుండి డాంగేవారి వీధి గుండా 
గడ్డిపాటి వారి వీధివరకు చేరుకొని అక్కడనుండి ఉత్తరం వైపు తిరిగి గడ్డిపాటి వారి వీధి గుండా గోలిడొంక 
రోడ్డు వరకు చేరుకొని అక్కడనుండి తూర్పువైపు తిరిగిగోలిడొంకరోడ్డు గుండా వార్డు ప్రారంభ హద్దువరకు 
ఉత్తరం , తూర్పు కార్నర్ నుండి దక్షిణమువైపు ( మునిసిపల్ లిమిట్స్ ) సర్వే నెం: 497/ A నుండి | 
మునిస్వామి నాయుడురోడ్డు ( మునిసిపల్ లిమిట్స్ ) సర్వే నెం :447 వరకు వెళ్లిఅక్కడనుండి పడమర 
వైపుకు తిరిగి మునిస్వామి నాయుడురోడ్డు గుండా అడసుమల్లివారి వీధిడోర్ నెం - 2 - 38 - 10 వరకు 
వెళ్లిఅక్కడనుండి ఉత్తరం వైపు తిరిగి అడసుమల్లివారి వీధి గుండా 2 - 38 -6 / 2B ( అపార్ట్ మెంట్ ) ఎన్ 
టి ఆర్ రోడ్డు వరకు వెళ్లిఅక్కడ నుండి పడమర వైపు తిరిగి ఎన్ టి ఆర్ రోడ్డు గుండా 2 - 19 -3 / 314 
మురళీ మనోహర్ స్ట్రీట్ వరకు వెళ్లిఅక్కడ నుండి దక్షిణం వైపు తిరిగి మురళీ మనోహర్ వీధి గుండా డోర్ 
నెం . 2 -1 - 110 మునిస్వామి నాయుడు రోడ్డు వరకు వెళ్లిఅక్కడ నుండి పడమర వైపు తిరిగి 
మునిస్వామి నాయుడురోడ్డు గుండా జెండా చెట్టు వరకు వెళ్లిఅక్కడ నుండి ఉత్తరం వైపు తిరిగి లెనిన్ 
రోడ్డు గుండా పాలాద్రికాలువ వరకు వెళ్లిఅక్కడ నుండి తూర్పు వైపు తిరిగి డాంగేవారి వీధి గుండా 
వార్డు ప్రారంభ హద్దువరకు 
ఉత్తర ఈశాన్యము పాలాద్రికాలువ నుండి దక్షిణము వైపు తిరిగి జెండా చెట్టు వరకు మరియు 
అక్కడనుండి పడమరకు మునిస్వామి నాయుడు వీధి మీదుగా కవిరాజా పార్కురోడ్డు వరకు చేరుకొని | 


ANDHRA PRADESH GAZETTE , February 4 , 2020 


ఉత్తరంవైపు తిరిగి కవిరాజా పార్కు రోడ్డు మీదుగా పాలాద్రి కాలువకు చేరుకొని అక్కడనుండి 
తూర్పువైపు తిరిగి పాలాద్రి కెనాల్ మీదుగా వార్డు ప్రారంభ హద్దువరకు 
ఉత్తర ఈశాన్యము అయిన పాలాద్రి 
కాలువ నుండి దక్షిణము వైపు తిరిగి కవిరాజా పార్కురోడ్డు మీదుగా 
శివాజీ చౌక్ చేరుకొని అక్కడనుండి పడమరవైపుకు తిరిగి మునిస్వామి నాయుడు వీధి మీదుగా 
గాంధీచౌక్ వరకు చేరుకొని అక్కడనుండి ఉత్తరంవైపు తిరిగి నెహ్రురోడ్డు మీదుగా కోటినాగయ్య హాస్పిటల్ 
వరకు చేరుకొని అక్కడనుండి తూర్పువైపుకు తిరిగి వినాయకుడి గుడి రోడ్డు చేరుకొని అక్కడనుండి 
ఉత్తరంవైపుకు తిరిగి దేవినేని వారి వీధి మీదుగా పాలాద్రికాలువరోడ్డు వరకు చేరుకొని అక్కడనుండి 
తూర్పు వైపు తిరిగి పాలాద్రికాలువరోడ్డు వరకు చేరుకొని అక్కడనుండి తూర్పువైపు తిరిగి పాలాద్రి 
కాలువరోడ్డు మీదుగా వార్డు ప్రారంభ హద్దువరకు 
ఉత్తరం , తూర్పు కార్నర్ నుండి దక్షిణము దిశగా బుల్లయ్య చౌదరిరోడ్ నుండి పడమర వైపుకు తిరిగి 
దేశోద్ధారక రోడ్డు గుండా డోర్ నెం : 22 - 17 - 15 వరకు వెళ్లి అక్కడ నుండి దక్షిణమువైపు తిరిగి 
సత్యనారాయణ పార్కురోడ్డు నుండి దేవి గుడి వరకు వెళ్లిఅక్కడ నుండి పడమర వైపుకి తిరిగి జంధ్యాల 
వారి వీధిద్వారా బోసురోడ్డు వరకు వెళ్లిఅక్కడ నుండి ఉత్తరం వైపుకు తిరిగి బోసురోడ్డు గుండా గాంధీచౌక్ 
జంక్షన్ వరకు వెళ్లిఅక్కడ నుండి తూర్పురోడ్డు వైపు తిరిగి బుర్రిపాలెంరోడ్డు గుండా మొదలు పెట్టిన 
పాయింట్ వరకు చేరుట . 
ఉత్తరం , తూర్పు కార్నర్ నుండి బయలుదేరి దక్షిణము దిశగా పురుషోత్తమ వారి విధి గుండా 
టంకసాలవారి వీధి వరకు వెళ్లి అక్కడనుండి తూర్పువైపుకు తిరిగి టంకశాలవారి వీధి గుండా డోర్ నెం : 
1 - 27 - 24 వరకు వెళ్లిఅక్కడ నుండి దక్షిణము వైపు తిరిగి అబ్బరాజు వీధి గుండా డోర్ నెం :1 - 9-19 
వరకు వెళ్లిఅక్కడ నుండి పడమరవైపు తిరిగి మల్లాదివారి వీధిదాకా వెళ్లి అక్కడనుండి దక్షిణము వైపు 
తిరిగికామిశెట్టివారి వీధి గుండా జంపనికాలువ వరకు వెళ్లిఅక్కడనుండి పడమరవైపు తిరిగిజంధ్యాల 
వారి వీధి గుండా దేవి గుడి వరకు డోర్ నెం : 22 - 21 - 12 వరకు వెళ్లి అక్కడనుండి ఉత్తరంవైపు తిరిగి 
సత్యనారాయణ పార్కురోడ్డు గుండా రెడ్ క్రాస్ బిల్డింగ్ వరకు వెళ్లిఅక్కడనుండి తూర్పువైపు తిరిగి 
ఆర్ .డి .ఓ ఆఫీసు మీదుగా సెయింట్జాన్స్ స్కూలు వరకు వెళ్లిఅక్కడనుండి ఉత్తరం వైపు తిరిగి బుల్లయ్య 
చౌదరి వీధి గుండా రైతు బజార్ (బుర్రిపాలెంరోడ్డు ) వరకు వెళ్లితూర్పు వైపు తిరిగి బుర్రిపాలెంరోడ్డు 
గుండా మొదలుపెట్టిన పాయింట్ వరకు చేరుట . 


ANDHRA PRADESH GAZETTE , February 4, 2020 


ఉత్తరం, తూర్పు కార్నర్ సర్వే నెం : 456 నుండి దక్షిణమువైపు ( మునిసిపల్ లిమిట్స్) సర్వే నెం: 519 
( మునిసిపల్ లిమిట్స్) వరకు వెళ్లిఅక్కడనుండి పడమర వైపుకి తిరిగి మరలా ఉత్తరం వైపుకు తిరిగి 
మరలా పడమర వైపుకి తిరిగి సర్వే నెం : 517 వరకు వెళ్లి అక్కడనుండి దక్షిణమువైపు తిరిగి 
లక్ష్మీ నరసింహస్వామి వీధి గుండా సింగురోడ్డు వరకు వెళ్లిఉత్తరం వైపుకు తిరిగి మల్లాదివారి వీధి 
దాకా 
వెళ్లిఅక్కడనుండి పడమర వైపుకి వైపు తిరిగి మల్లాదివారి వీధి గుండా పులిపాకవారివీధివరకు వెళ్లి 
అక్కడ నుండి పడమర వైపుతిరిగి థంకశాలవారి వీధివరకు వెళ్లిపడమర వైపు తిరిగి థంకశాలవారి 
గుండా పురుషోత్తం వారివీధి వరకు డోర్. నెం .1- 6-1 వరకు వెళ్లి అక్కడ నుండి ఉత్తరం వైపు తిరిగి 
పురుషోత్తంవారివీధి గుండా బుర్రిపాలెంరోడ్డు వరకు మరియు మురళీ మనోహర్ వీధి గుండాడోర్ నెం . 2 
19-3 / 31A ఎన్ టి ఆర్ రోడ్డు వరకు వెళ్లి అక్కడనుండి తూర్పు వైపుకు తిరిగి ఎన్ టి ఆర్ రోడ్డు గుండా 
అడసుమల్లివారి వీధి ( అపార్ట్మెంట్ ) వరకు వెళ్లిఅక్కడ నుండి దక్షిణమువైపు తిరిగి అడుసుమల్లివారి వీధి 
గుండా బుర్రిపాలెంరోడ్డు వరకు వెళ్లిఅక్కడ నుండి తూర్పు వైపు తిరిగి గుండా మొదలుపెట్టినపాయింట్ 
వరకు చేరుట . 


10 


ఉత్తరం, తూర్పు కార్నర్ నుండి దక్షిణమువైపు ( మునిసిపల్ లిమిట్స్ ) గుండా జంధ్యాలవారి వీధివరకు 
వెళ్లిఅక్కడనుండి పడమర వైపు తిరిగి ( మునిసిపల్ లిమిట్స్ ) చెరువు కట్ట నుండి జంధ్యాల వారి వీధి 
గుండా కృష్ణుడి గుడి వరకు వెళ్లిఅక్కడనుండి ఉత్తరం వైపు తిరిగికామిశెట్టి వారి వీధినుండి మల్లాది 
వీధివరకు వెళ్లిఅక్కడనుండి తూర్పు వైపు తిరిగి మల్లాది వీధి చివరి వరకు వెళ్ళి (పాలాద్రికాలువ ) 
ఉత్తరం వైపు తిరిగి సర్వే నెం: 517 వరకు వెళ్లిఅక్కడనుండి తూర్పు వైపునకు తిరిగి సర్వే నెం : 519 
గుండా మొదలు పెట్టినపాయింట్ వరకు చేరుట 
ఉత్తరం, తూర్పుకార్నర్ నుండి దక్షిణమువైపు ( మునిసిపల్ లిమిట్స్ ) సర్వే నెం : 142 వరకు వెళ్లి 
అక్కడనుండి పడమర వైపు తిరిగి సర్వే నెం: 132 చెరువు వరకు వెళ్లిఅక్కడనుండి దక్షిణము వైపు తిరిగి 
మరలా పడమర వైపు తిరిగి లక్ష్మి నారాయణ వీధి గుండా చిలంకుర్తివారి వీధివరకు వెళ్లి అక్కడనుండి 
ఉత్తరంవైపు తిరిగి చిలంకుర్తి వారి వీధి గుండా నేతి వారి వీధి ( శివాలయం) వరకు వెళ్ళి అక్కడనుండి 
పడమర వైపు తిరిగి నేతి వారి వీధి గుండా సత్యనారాయణ పార్కురోడ్డు వరకు వెళ్ళి అక్కడనుండి 
ఉత్తరంవైపు తిరిగిజంధ్యాల వారి వీధి వరకు వెళ్ళి అక్కడనుండి తూర్పు వైపు తిరిగిజంధ్యాల వారి వీధి 
గుండా మొదలు పెట్టిన పాయింట్ వరకు చేరుట 


11 


ANDHRA PRADESH GAZETTE , February 4 , 2020 


ఉత్తరం , తూర్పు కార్నర్ నుండి దక్షిణమువైపు ( మునిసిపల్ లిమిట్స్ ) సర్వే నెం : 142 వరకు వెళ్లి 
అక్కడనుండి దక్షిణంవైపు తిరిగి సర్వే నెం: 210 ( మునిసిపల్ లిమిట్స్ ) వెళ్లిఅక్కడనుండి ఉత్తరంవైపు 
తిరిగిబోస్ నగర్ మీదుగా సర్వే నెం : 116 వరకు వెళ్లిఅక్కడనుండి ఉత్తరంవైపు తిరిగిబోస్ నగర్ రైల్వే 
| ట్రాక్ వరకు వెళ్లిఅక్కడనుండి తూర్పు వైపు తిరిగి రైల్వే ట్రాక్ ప్రక్క నుండి రైల్వే స్టేషన్ వరకు వెళ్లి 
అక్కడనుండి ఉత్తరంవైపు తిరిగి రైల్వే స్టేషన్రోడ్డు మరియు సత్యనారాయణరోడ్డు గుండా తోటవారివీధి 
1 వరకు వెళ్లిఅక్కడనుండి చెరువు కట్ట మీదుగా సర్వే నెం:132 వరకు వెళ్లిఅక్కడనుండి తూర్పువైపుకి 
తిరిగి మొదలు పెట్టినపాయింట్ వరకు చేరుట 
ఉత్తరం , తూర్పు కార్నర్ నుండి దక్షిణమువైపు సత్యనారాయణ వీధి మరియు రైల్వే స్టేషన్రోడ్డు నుండి 
రైల్వే ట్రాక్ వరకు వెళ్లి అక్కడనుండి పడమరవైపుకు తిరిగి రైల్వే ట్రాక్ ప్రక్క నుండి ( సత్యనారాయణ 
పార్కు ) డా . బి .ఆర్ . అంబేద్కర్ కాలేజీ కాంపౌండ్ వాల్ వరకు వెళ్లి అక్కడనుండి తూర్పువైపు తిరిగి 
సత్యనారాయణ పార్కు ( చినరావూరు పార్కు ) వరకు వెళ్లి అక్కడనుండి తూర్పు వైపు తిరిగి శివాలయం గుడి 
ప్రక్కనుండి కొండవారి వీధిలోకి వెళ్లిఅక్కడనుండి ఉత్తరంవైపు తిరిగి కొండవారి వీధి డోర్ నెం : 20 - 17 - 5 
వరకు వెళ్లిఅక్కడనుండి తూర్పువైపు తిరిగి చిలంకుర్తి వారి వీధి వరకు వెళ్లిఉత్తరంవైపు తిరిగి చిలంకుర్తి 
వారి వీధి గుండా డిపో సెంటర్ వరకు వెళ్లిఅక్కడనుండి తూర్పు వైపుకు తిరిగి తోట వారి వీధి- 1వ లైన్ గుండా 

మొదలు పెట్టిన పాయింట్ వరకు చేరుట 
ఉత్తరం , తూర్పు కార్నర్ నుండి దక్షిణమువైపు బోస్ నగర్ మీదుగా ( మునిసిపల్ లిమిట్స్) సర్వే నెం : 112 
వరకు వెళ్లిపడమరవైపుకు తిరిగి ఎన్ .టి . ఆర్ నగర్ మీదుగా సర్వే నెం : 70, 75 , 79 మీదుగా తూర్పుకాలువ 
కట్ట వరకు వెళ్లిఉత్తరంవైపు తిరిగి శ్రీ వేంకటేశ్వరస్వామి గుడి ( వైకుంఠపురం గుడి ) వరకు వెళ్లిఅక్కడనుండి 
తూర్పు వైపు తిరిగి పోతురాజు కాలనీ బోస్ నగర్ ల మీదుగా చినరావూరు రైల్వే గేట్ వరకు వెళ్లి 
అక్కడనుండి తూర్పు వైపు తిరిగి చినరావూరు రైల్వే ట్రాక్ ప్రక్కనుండి మొదలు పెట్టిన పాయింట్ వరకు 
చేరుట . 
ఉత్తరం, తూర్పు కార్నర్ నుండి ( శివాలయం) దక్షిణమువైపు చిలంకుర్తి వారి వీధి మీదుగా డోర్ నెం : 20 - 15 - | 
9 వరకు వెళ్లిఅక్కడనుండి పడమరవైపుకు తిరిగి కొండవారి వీధి గుండా వెళ్లిఅక్కడనుండి దక్షిణం వైపు తిరిగి 
కొండవారి వీధి గుండా డోర్ నెం : 20 - 11 - 9 వరకు వెళ్లిఅక్కడనుండి పడమర వైపుకు తిరిగి శివాలయం ప్రక్క 
నుండి సత్యనారాయణరోడ్డు వరకు వెళ్లి అక్కడనుండి పడమరవైపుకు తిరిగి రైల్వే ట్రాక్ వరకు వెళ్లి రైల్వే 
| ట్రాక్ నుండి ఉత్తరం వైపుకు తిరిగి కుర్రావారి వీధిగుండా దయానంద వారి వీధి వరకు వెళ్లిఅక్కడనుండి 
ఉత్తరంవైపుకు తిరిగి గుండా దయానంద వారి వీధి గుండా డోర్ నెం :19-4 - 54 , అపార్టుమెంటు ( ఆంధ్రరత్న 
రోడ్డు ) అక్కడనుండి తూర్పువైపుకు తిరిగి ఆంధ్రరత్న రోడ్డు గుండా జంధ్యాల వారి వీధి వరకు వెళ్ళి 
అక్కడనుండి జంధ్యాల వారి వీధి గుండా దేవి గుడి వరకు వెళ్ళి అక్కడనుండి దక్షిణమువైపు తిరిగి 
సత్యనారాయణ పార్కు రోడ్డు గుండా నేతి వారి వీధివరకు వెళ్లిఅక్కడనుండి పడమరవైపుకు తిరిగి నేతి వారి 
వీధి గుండా చిలంకుర్తి వారి వీధి గుండా మొదలు పెట్టిన పాయింట్ వరకు చేరుట . 
ఉత్తరం , తూర్పు కార్నర్ నుండి దక్షిణమువైపు మార్కండేయ వీధి గుండా ముత్తిరెడ్డి వీధి వెళ్లి అక్కడనుండి 


16 


ANDHRA PRADESH GAZETTE , February 4, 2020 


పడమరవైపు తిరిగి ముత్తిరెడ్డి వీధి నుండి మార్కండేయ వీధి వరకు వెళ్లిఅక్కడనుండి దక్షిణమువైపుకు 
తిరిగి ఆంధ్రరత్న రోడ్డు ( ముత్తిశెట్టిపాలెంరోడ్డు ) వరకు వెళ్లిఅక్కడనుండి పడమరవైపు తిరిగి ఆంధ్రరత్న రోడ్డు 
గుండా దయానంద వారి వీధిడోర్ నెం: 19 - 4- 54 ( అపార్టుమెంటు ) వరకు వెళ్లిఅక్కడనుండి దక్షిణం వైపు 
తిరిగి లోని దయానంద వారి గుండా డోర్ నెం : 19 - 4 - 36 వరకు వెళ్లి అక్కడనుండి పడమరవైపు తిరిగి 
అక్కడనుండి డోర్ నెం : 19-4 - 39 వరకు వెళ్లి అక్కడనుండి ఉత్తరం వైపు తిరిగిడోర్ నెం :19- 14 - 5 వరకు వెళ్లి 
అక్కడనుండి పడమరవైపు తిరిగి కుర్రావారి వీధిగుండా వెళ్లిదక్షిణమువైపుకు తిరిగి కుర్రవారి వీధి గుండా 
రైల్వే ట్రాక్ నుండి తూర్పు కాలువ కట్ట రోడ్డు వరకు వెళ్లిఅక్కడనుండి ఉత్తరం వైపు తిరిగి తూర్పు కాలువ 
కట్ట రోడ్డు గుండా ఆంధ్రరత్న రోడ్డుడోర్ నెం :19-5- 53 వరకు వెళ్లిఅక్కడనుండి తూర్పువైపుకి తిరికి 
ఆంధ్రరత్న రోడ్డు గుండా డోర్ నెం : 19 - 1-42 వరకు వెళ్లిఅక్కడనుండి దక్షిణం వైపుకి తిరిగి బూతుమల్లి 
వారి 
వీధి గుండా డోర్ నెం : 19- 7- 6 వరకు వెళ్లి అక్కడనుండి తూర్పువైపుకు బూతుమల్లివారి వీధి గుండా డోర్ 
నెం : 19 -6 -4 వరకు వెళ్లి అక్కడనుండి ఉత్తరంవైపు తిరిగి బూతుమల్లివారి వీధి గుండా డోర్ నెం: 19-1 
41 ( ఆంధ్రరత్నరోడ్డు) వరకు వెళ్లిఅక్కడనుండి తూర్పు వైపుకి తిరిగి ఆంధ్రరత్నరోడ్డు గుండాడోర్ నెం: 18 -4 
45 వెళ్లిఅక్కడనుండి ఉత్తరంవైపు ) -జంక్షన్రోడ్డు నుండిడోర్ నెం: 18 -4 - 74 వరకు వెళ్లిమార్కండేయ వీధి 
లోని కలిసి అక్కడి నుండి ఉత్తరంవైపుగా డోర్ నెం : 18 - 4 - 91 , వహబ్ రోడ్డు వరకు వెళ్లిఅక్కడినుండి 
తూర్పువైపుకి తిరిగి వహబ్ రోడ్డు గుండా డోర్ నెం : 18 -1 -3, కాళేశ్వరరావు వీధి వరకు వెళ్లిఅక్కడినుండి 
దక్షిణం వైపు తిరిగి కాళేశ్వరరావు వీధి గుండా ముత్తిరెడ్డి వీధిడోర్ నెం: 18 - 17- 21 వరకు వెళ్లిఅక్కడి 
నుండి (బోస్రోడ్డు ) మొదలు పెట్టినపాయింట్ వరకు చేరుట . 
ఉత్తరం , తూర్పు కార్నర్ నుండి దక్షిణమువైపు మార్కండేయ వీధి గుండా డోర్ నెం : 18 -4 - 72 వరకు వెళ్లి 
అక్కడనుండి ) - జంక్షన్రోడ్డు గుండా డోర్ నెం: 18 -4-45 వరకు ఆంధ్రరత్నరోడ్డు లో కలిసి అక్కడనుండి 
పడమరవైపు ఆంధ్రరత్న రోడ్డు గుండా డోర్ నెం : 18 -4-45 వరకు ఆంధ్రరత్న రోడ్డులో కలిసి అక్కడినుండి 
పడమరవైపు ఆంధ్రరత్న రోడ్డు గుండా డోర్ నెం : 19 -1-41 వరకు వెళ్లి అక్కడనుండి దక్షిణంవైపు తిరిగి 
బూతుమల్లి 
వారి వీధిడోర్ నెం : 19- 6 - 4 వరకు వెళ్లి అక్కడినుండి పడమర వైపు తిరిగి బూతుమల్లి 
వారి వీధి 
గుండా డోర్ నెం :19- 7 - 6 వరకు వెళ్లి అక్కడనుండి ఉత్తరమునకు తిరిగి బూతుమల్లివారి వీధి గుండా 
ఆంధ్రరత్న రోడ్డు వరకు వెళ్లి అక్కడనుండి పడమర వైపుకి తిరిగి తూర్పు కాలువ కట్ట రోడ్డు (కబేళా ) వరకు 
వెళ్లి అక్కడి నుండి ఉత్తరంవైపు తిరిగి తూర్పు కాలువ కట్ట గుండా జండా చెట్టు రోడ్డు వరకు వెళ్లి 
అక్కడినుండి తూర్పువైపు తిరిగి జండా చెట్టు రోడ్డు గుండా ఉత్తరంవైపు తిరిగిహిందూ ముస్లింరోడ్డు 
గుండా వెళ్లితూర్పు వైపుకిరోడ్డు గుండా తిరిగి మొదలు పెట్టినపాయింట్ వరకు చేరుట . 
ఉత్తరం , తూర్పు కార్నర్ నుండి దక్షిణము దిశగా డోర్ నెం : 17- 2 - 41హిందూ ముస్లింరోడ్డు లోనిడోర్ నెం : 
17 - 8- 26 వెళ్లిఅక్కడి నుండి పడమర వైపు తిరిగి జండా చెట్టు రోడ్డు గుండా తూర్పు కాలువ కట్ట రోడ్డు 
వరకు వెళ్లిఅక్కడనుండి ఉత్తరం వైపు తిరిగి తూర్పుకాలువ కట్ట రోడ్డు గుండా వహెబ్ రోడ్డు వరకు వెళ్లి 

అక్కడనుండి తూర్పు వైపు తిరిగి వహబ్ రోడ్డు గుండా మొదలు పెట్టినపాయింట్ వరకు చేరుట . 
19 | ఉత్తరం , తూర్పు కార్నర్ గాంధీచౌక్ జంక్షన్ నుండి దక్షిణము దిశగా బోస్రోడ్డు గుండా స్వరాజ్ టాకీస్ వరకు 


ANDHRA PRADESH GAZETTE , February 4 , 2020 


వెళ్ళి అక్కడనుండి పడమర వైపు తిరిగి ఆంధ్ర రత్నరోడ్ గుండా మార్కండేయ వీధి వరకు వెళ్లిఅక్కడనుండి | 
ఉత్తరం వైపు తిరిగి మార్కండేయ వీధి గుండా ముత్తిరెడ్డి వారి వీధి వరకు వెళ్లిఅక్కడనుండి పడమర వైపు 
తిరిగి అక్కడనుండి మరలా ఉత్తరం వైపు తిరిగి మార్కండేయ వీధి గుండా వహెబ్ రోడ్డు వరకు వెళ్లి 
అక్కడినుండి పడమర దిశగా వహెబ్ రోడ్డు గుండా డోర్ నెం : 16 - 38 - 68 వరకు వెళ్లిఅక్కడి నుండి ఉత్తరంవైపు 
వైపు తిరిగి షరాబ్ బజార్ గుండా డోర్ నెం : 16- 18 - 57 వరకు వెళ్లి అక్కడనుండి పడమర వైపు తిరిగి 
సొసైటీబజార్ గుండా డోర్ నెం :16 - 3- 104 / 2 ఉప్పు బజార్ కి వెళ్లిఅక్కడనుండి ఉత్తరం వైపు కి తిరిగి ఉప్పు 
బజార్ గుండా గాంధీరోడ్డు వరకు వెళ్లిఅక్కడనుండి తూర్పు వైపు తిరిగిగాంధీరోడ్డు గుండా మొదలు పెట్టిన 
పాయింట్ వరకు చేరుట 
ఉత్తరం, తూర్పు కార్నర్ దక్షిణము దిశగా షరఫ్ బజార్ రోడ్డు నుండి దక్షిణం వైపు వహాబ్ రోడ్డు వరకు వెళ్లి 
అక్కడినుండి పడమరకు తిరిగి వైపు వహాబ్ రోడ్డు గుండా తూర్పు కాలువ కట్ట రోడ్డు వరకు వెళ్లి 
అక్కడనుండి ఉత్తరం వైపు తిరిగి తూర్పు కాలువ కట్ట రోడ్డు గుండా మున్సిపల్ మార్కెట్ రోడ్డు పక్కనుండి 
మునిసిపల్ ఆఫీసురోడ్డు వరకు వెళ్లి అక్కడనుండి తూర్పు వైపు తిరిగి మున్సిపల్ ఆఫీసురోడ్డు మరియు 
గాంధీరోడ్డు గుండా ఉప్పు బజార్ వరకు వెళ్లిఅక్కడనుండి దక్షిణము వైపు తిరిగిడోర్ నెం : 16 -18 - 57 వరకు 
వెళ్లిఅక్కడనుండి తూర్పు వైపు తిరిగి సొసైటీ రోడ్డు గుండా డోర్ నెం :16 -3-104 మొదలు పెట్టినపాయింట్ 
వరకు చేరుట 
ఉత్తర ఈశాన్యం అయిన రైల్వే ఓవర్ బ్రిడ్జి నుండి దక్షిణము వైపు తిరిగి పడమర కెనాల్ బండ్ మీదుగా 
రావివారి వీధికి చేరుకొని అక్కడనుండి పడమరవైపుకు తిరిగి రావివారి వీధి మీదుగా శివాలయం వీధికి 
చేరుకొని అక్కడనుండి ఉత్తరము వైపు తిరిగి శివాలయం వీధి మీదుగా వెళ్లిఅక్కడనుండి పడమర వైపు 
తిరిగి రైల్వే ట్రాక్ వరకు చేరుకొని అక్కడనుండి ఉత్తరము వైపు తిరిగి తిలక్ రోడ్డునాకు చేరుకొని అక్కడనుండి 
తూర్పు వైపుకు తిరిగి వార్డు ప్రారంభ హద్దు వరకు 
ఉత్తర ఈశాన్యం అయినరావివారి వీధి నుండి దక్షిణమువైపునకు తిరిగి పడమర కెనాల్ బండ్ మీదుగా 
| రైల్వే ట్రాక్ వరకు చేరుకొని అక్కడనుండి పడమర వైపునకు తిరిగి రైల్వే ట్రాక్ మీదుగా రావివారి వీధి వరకు 
చేరుకొని అక్కడనుండి తూర్పువైపునకు తిరిగిరావివారి వీధి మీదుగా వార్డు ప్రారంభపు హద్దువరకు 
ఉత్తర ఈశాన్యం అయిన రైల్వే ట్రాక్ నుండి దక్షిణమువైపునకు తిరిగి పడమర కెనాల్ బండ్ మీదుగా వెళ్లి 

యడ్లపాడు కెనాల్ వరకు చేరుకొని అక్కడనుండి పడమర వైపునకు తిరిగి యడ్లపాడు కెనాల్ మీదుగా వెళ్లి 
| అక్కడనుండి ఉత్తరము వైపు మరియు పడమరవైపు తిరిగి పరిమి రోడ్డు నుండి ఉత్తరమువైపు మరియు 
పరిమి రోడ్డు నుండి ఆర్ . ఆర్ .నగర్ మొదటి లైను వరకు మరియు అక్కడనుండి తూర్పు వైపునకు తిరిగి 
ఆర్ . ఆర్ . నగర్ మొదటి లైన్ మీదుగా వెళ్లి వార్డు ప్రారంభపు హద్దు ఆయిన రైల్వే ట్రాక్ వరకు 
ఉత్తర ఈశాన్యం అయిన రేపల్లె ట్రాక్ నుండి దక్షిణము వైపునకు తిరిగి రేపల్లె రైల్వే ట్రాక్ నుండి ఆర్ . ఆర్ . నగర్ 
రోడ్డు వరకు మరియు అక్కడనుండి పడమర వైపునకు తిరిగి పరిమి రోడ్డు వరకు మరియు అక్కడనుండి 
దక్షిణమువైపునకు తిరిగి పరిమి రోడ్డుమీదుగా వెళ్లి అక్కడనుండి పడమర వైపునకు తిరిగి మల్లెపాడు 
రోడ్డు మీదుగా డొంకరోడ్డు వరకు చేరుకొని అక్కడనుండి ఉత్తరమువైపునకు తిరిగి డొంక రోడ్డు మీదుగా 


21 


23 


ANDHRA PRADESH GAZETTE , February 4, 2020 


13 


5 


26 


వెలువోలువారి వీధి వరకు చేరుకొని అక్కడనుండి తూర్పువైపునకు తిరిగి వెలువోలువారి వీధి మీదుగా వార్డు 
ప్రారంభ హద్దు అయిన రేపల్లెరైల్వే ట్రాక్ వరకు 
ఉత్తర ఈశాన్యం అయిన డొంకరోడ్డు నుండి దక్షిణము వైపునకు తిరిగి డొంకరోడ్డు మీదుగా వెళ్లిపట్టణ సరిహద్దు 
వరకు చేరుకొని అక్కడనుండి ఉత్తరంవైపునకు తిరిగి పట్టణ సరిహద్దు వరకు చేరుకొని అక్కడనుండి 
తూర్పు వైపునకు తిరిగిపినపాడు చెరువు మీదుగా ఇబ్రహీం వీధికి చేరుకొని అక్కడనుండి ఉత్తరం వైపునకు 
తిరిగి ఇబ్రహీం వీధి మీదుగా బరియల్ గ్రౌండ్ చేరుకొని అక్కడనుండి తూర్పు వైపునకు తిరిగి వార్డు ప్రారంభ 
హద్దు అయిన డొంకరోడ్డు వరకు 
ఉత్తర ఈశాన్యం రైల్వే ఓవర్ బ్రిడ్జి నుండి దక్షిణమువైపునకు తిరిగి రైల్వే ట్రాక్ మీదుగా కల్లూరి వారి వీధి 
చేరుకొని అక్కడనుండి తూర్పు వైపునకు తిరిగి శివాలయం వీధి వరకు చేరుకొని అక్కడనుండి దక్షిణము 
వైపునకు తిరిగి శివాలయం వీధి మీదుగా రావివారి వీధి అక్కడనుండి పడమరవైపునకు తిరిగి వెలువోలు వారి 
వీధి గుండా రేపల్లెరైల్వే ట్రాక్ వరకు వెళ్లిఅక్కడనుండి దక్షిణము వైపు తిరిగి రేపల్లెరైల్వే ట్రాక్ గుండా 
వెలువోలు వారి వీధి వరకు వెళ్లి అక్కడనుండి పడమరవైపునకు తిరిగి వెలువోలు వారి వీధి గుండా మద్రాస్ 
రైల్వే ట్రాక్ వరకు వెళ్లి అక్కడనుండి ఉత్తరం వైపునకు తిరిగి మద్రాస్ రైల్వే ట్రాక్ గుండా వెలువోలు వారి వీధి 
వరకు వెళ్లి అక్కడనుండి పడమరవైపునకు తిరిగి వెలువోలు వారి వీధి గుండా యర్రావారి వీధికి చేరుకొని 
అక్కడనుండి ఉత్తరమువైపునకు తిరిగి యర్రావారి వీధి మీదుగా తిలక్ రోడ్డు చేరుకొని అక్కడనుండి 
తూర్పు వైపునకు తిరిగి తిలక్రోడ్డు మీదుగా వార్డు ప్రారంభ హద్దు వరకు 
తిలక్రోడ్డు నుండి దక్షిణము వైపుగా యర్రావారివీధి మీదుగా యన్ .టి . ఆర్ నగర్ వరకు చేరుకొని 
అక్కడనుండి పడమర వైపునకు తిరిగి యన్ . యన్ .టి . ఆర్ నగర్ మీదుగా డొంకరోడ్డు వరకు చేరుకొని 
| అక్కడనుండి ఉత్తరంవైపు తిరిగి డొంక రోడ్డు మీదుగా తిలక్ రోడ్డు వరకు చేరుకొని అక్కడనుండి 
తూర్పు వైపునకు తిరిగి తిలక్రోడ్డు మీదుగా వార్డు ప్రారంభపు హద్దు వరకు 
తిలక్ రోడ్డు నుండి దక్షిణము వైపునకు తిరిగి డొంక రోడ్డు మీదుగా తెనాలి లిమిట్స్ వరకు చేరుకొని 
అక్కడనుండి పడమర వైపునకు తిరిగి తెనాలి లిమిట్స్ వరకు చేరుకొని అక్కడనుండి ఉత్తరం వైపు తిరిగి 
గుంటూరు రోడ్డు (JMJ College) వరకు చేరుకొని అక్కడనుండి తూర్పువైపునకు తిరిగి గుంటూరు రోడ్డు 
మీదుగా వార్డు ప్రారంభపు హద్దు వరకు 
ఇండోరు స్టేడియంకాంపౌండ్ నకు వాయువ్య మూల నుండి దక్షిణ దిశగా 60 అడుగుల తెనాలి మాస్టర్ ప్లాను 
రోడ్డు మీదుగా , ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా బయలుదేరి గుంటూరు రోడ్డులో కలియు వరకు (అగ్రికల్చరల్ 

మార్కెట్ యార్డ్ కాంపౌండ్ ఆగ్నేయ మూలవరకు ) , అక్కడ నుండి కుడిచేతిగా తిరిగి పశ్చిమ దిశగా గుంటూరు 
రోడ్డు వెంబడి బయలుదేరి తెనాలిలో మునిసిపల్ లిమిట్స్ వరకు (కోపల్లెడొంక ), అక్కడ కుడిచేతి వైపు తిరిగి 
ఉత్తర దిక్కుగా కోపల్లెడొంక మీదుగా బయలుదేరికోపల్లె రైల్వే గేటు వరకు , అక్కడ నుండి కుడిచేతి వైపుకు 
తిరిగి తూర్పు దిశగా 


రైల్వే లైన్ వెంబడి బయలుదేరి పైన ప్రారంభమైన మొదటి పాయింట్ కలియు ( ఇండోరు స్టేడియం కాంపౌండ్ 
నకు వాయువ్య మూల ) వరకు 


ANDHRA PRADESH GAZETTE , February 4 , 2020 


30 


డోరు నెం . 10 -47- 1 నుండి దక్షిణ దిశగా రైల్వే ప్రహరీగోడ వెంబడి బయలుదేరిఊరు నెం . 10 - 12 - 1 కలియు 
వరకు , అక్కడ నుండి కుడిచేతిగా తిరిగి పశ్చిమ దిశగా రైల్వే ప్రహరీగోడ వెంబడి బయలుదేరిడోరు నెం. 10 
91 -25 కలియు వరకు , అక్కడ నుండి పశ్చిమ దిశగా లక్కీ అపార్టుమెంటురోడ్డు వెంబడి బయలుదేరిడోరు 
నెం . 10 - 91 - 20 వరకు , అక్కడ నుండి కుడిచేతికి తిరిగి ఉత్తర దిక్కుగా ప్రయాణించిడోరు నెం. 10 - 24 -1 / 4 
కలియు వరకు , అక్కడ ఎడమచేతి వైపు తిరిగి పశ్చిమ దిశగా ప్రయాణించిడోరు నెం. 10 - 54 - 60 కలియువరకు , 
అక్కడ నుండి ఎడమ వైపుకు తిరిగి దక్షిణ దిక్కుగా కోగంటి శివయ్య స్కూల్ రోడ్డు వెంబడి ప్రయాణించి ఉమేష్ 
చంద్ర విగ్రహంజంక్షన్ వద్ద కలియు వరకు , అక్కడ నుండి కుడిచేతి వైపుగా తిరిగి పశ్చిమ దిక్కుగా గుంటూరు 
రోడ్డు వెంబడి ప్రయాణించి ప్రభుత్వ ఆసుపత్రిరోడ్డు కలియు వరకు ( 60 అడుగుల తెనాలి మాస్టర్ ప్లాను రోడ్డు ) 
అక్కడ నుండి కుడి వైపుకు తిరిగి ఉత్తర దిశగా ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు కలియు వరకు ( 60 అడుగుల తెనాలి 
మాస్టర్ ప్లాను రోడ్డు ) వెంబడి ప్రయాణించి డోరు నెం . 10- 37 - 2 వద్ద కలియు వరకు ( 60 అడుగుల తెనాలి 
మాస్టర్ ప్లాను రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ వెర్ హోసింగ్ గొడౌన్స్) , అక్కడ నుండి కుడిచేతి వైపుగా తిరిగి తూర్పు 
దిశగా అమరావతి ప్లాట్స్ లోని అడుగులరోడ్డు వెంబడి ప్రయాణించి వివేకా స్కూల్ వద్ద కలియువరకు , అక్కడ 
నుండి ఎడమ చేతి వైపు తిరిగి ప్రయాణించి వెనువెంటనేకుడిచేతి వైపు తిరిగి ప్రయాణించిఊరు నెం . 10-47- 9 
వద్ద కలియు వరకు , అక్కడ నుండి తూర్పు దిశగా ప్రయాణించి పైన ప్రారంభమైన మొదటి పాయింట్ వద్ద గల 
డోరు నెం . 10 - 47 - 1 కలియువరకు . 
డోరు నెం . 10- 12 - 1 నుండి దక్షిణ దిశగా రైల్వే లైన్ వెంబడి ప్రయాణించి రైల్వే పై వంతెన వరకు , అక్కడ నుండి 
కుడిచేతిగా తిరిగి పశ్చిమ దిశగా గుంటూరు రోడ్డు వెంబడి ప్రయాణించి ఉమేష్ చంద్ర విగ్రహం జంక్షన్ (రోజా 
కిశోర్ రెసిడెన్సీ ) వద్ద కలియు వరకు , అక్కడ నుండి తూర్పు వైపు తిరిగి ఉత్తర దిక్కుగా కోగంటి శివయ్య 
స్కూల్పరోడ్డు మీదుగా ప్రయాణించి 

డోరు నెం . 10 -24 - 20 వద్ద కలియు వరకు , అక్కడ నుండి కుడిచేతికి తిరిగి 
తూర్పు దిక్కుగా ప్రయాణించి డోరు నెం. 10 -24 -5 వద్ద కలియు వరకు , అక్కడ కుడిచేతి వైపు తిరిగి 
ప్రయాణించిడోరు నెం. 10 - 91 -1 వద్ద కలియువరకు , అక్కడ నుండి ఎడమ వైపుకు తిరిగి తూర్పు దిక్కుగా 
లక్కీ అపార్టుమెంటురోడ్డు మీదుగా ప్రయాణించి పైన ప్రారంభమైన మొదటి పాయింట్ వద్ద గలడోరు నెం. 10 
12- 1 కలియువరకు 
యడ్ల లింగయ్యకాలనీవద్ద గల రైల్వే గేటు నుండి దక్షిణదిక్కు వైపుగా రైల్వే లైన్ ( పశ్చిమ వైపున గల రైల్వే 
వారి కాంపౌండ్మీ వాల్ ) మీదుగా ప్రయాణించిఊరు నెం. 10 - 93- 26 వద్ద కలియు వరకు, అక్కడ కుడిచేతి 

వైపునకు తిరిగి పశ్చిమ దిక్కుగా ప్రయాణించిడోరు నెం . 10 - 84 - 35 /B (L.I.G. C- 28 ) వద్ద కలియువరకు , 
అక్కడ ఎడమ వైపునకు తిరిగి దక్షిణదిక్కుగా ప్రయాణించి మరియు వెనువెంటనే కుడివైపునకు తిరిగి 
| ప్రయాణించి M .I.G. B- 12 (వివేకా స్కూల్ ఎదురుగా ) మరల పశ్చిమ దిక్కుగా 60 అడుగుల మాస్టర్ ప్లాన్ 
రోడ్డు వెంబడి ప్రయాణించి L.I.G. A -150 ( ఆంధ్రప్రదేశ్ వెర్ హౌసింగ్ గొడౌన్స్) వద్ద కలియువరకు , అక్కడ నుండి 
కుడిచేతి వైపునకు తిరిగి ఉత్తర దిక్కుగా 60 అడుగుల మాస్టర్ ప్లాన్ ! వెంబడి ప్రయాణించి గుంటూరు 
రైల్వే లైన్ కలియువరకు , అక్కడ నుండి ఎడమ వైపునకు తిరిగి పశ్చిమ దిక్కుగా గుంటూరు రైల్వే లైన్ 
వెంబడి ప్రయాణించి కోపల్లె రైల్వే గేటు వద్ద కలియు వరకు , అక్కడ నుండి కుడి వైపునకు తిరిగి తూర్పు 


ANDHRA PRADESH GAZETTE , February 4, 2020 


15 


దిక్కుగా తెనాలి మునిసిపల్ లిమిట్స్ ( డొంక లేక అనుకున్న ఇన్నర్ రింగ్ రోడ్డు ) వెంబడి ప్రయాణించి పైన 
ప్రారంభమైన మొదటి పాయింట్ వద్ద కలియు వరకు . 


33 


34 


డోరు నెం .2- 22 -14 /1 ( మునిసిపల్ లిమిట్స్ ) నుండి దక్షిణ దిక్కుగా పశ్చిమ కాలువ యొక్క పశ్చిమ గట్టు 

మీదుగా ప్రయాణించిడోరు నెం. 8- 17- 34 (మసీద్ రోడ్డు )వద్ద కలియువరకు , అక్కడ కుడిచేతి వైపునకు తిరిగి 
పశ్చిమ దిక్కుగా మసీద్రోడ్డు వెంబడి ప్రయాణించి ఏక్ మినార్ మసీద్ రైతురంగరోడ్డు నందు కలియువరకు 
| అక్కడ నుండిడోరు నెం. 9-3-43 మీదుగా రైల్వే లైను వరకు , అక్కడ కుడి వైపునకు తిరిగి ఉత్తర దిక్కుగా 
| రైల్వే లైను వెంబడి ప్రయాణించి యడ్ల లింగయ్యకాలనీవద్ద గల రైల్వే గేటు వద్ద కలియు వరకు , అక్కడ 

నుండి కుడిచేతి వైపునకు తిరిగి తూర్పు దిక్కుగా మునిసిపల్ లిమిట్స్ వెంబడి ప్రయాణించి పైన ప్రారంభమైన 
| మొదటి పాయింట్డోర్వ నెం. 2- 22 -14 /1 వద్ద కలియు వరకు . 
డోరు నెం. 8 -4 - 75 నుండి ప్రారంభమయ్యి దక్షిణ దిక్కుగా పశ్చిమ కాలువ యొక్క పశ్చిమ గట్టు మీదుగా 

ప్రయాణించి రావి రవీంద్రనాథ్ మునిసిపల్టో షాపింగ్ కాంప్లెక్స్ (పాత బస్టాండ్ , రైల్వే పై వంతెన ) వద్ద 
| కలియువరకు , అక్కడ కుడిచేతి వైపునకు తిరిగి పశ్చిమ దిక్కుగా ప్రయాణించి రైల్వే పై వంతెన వెంబడి 
| ప్రయాణించి రైల్వే లైన్ వద్ద కలియు వరకు, అక్కడ కుడి వైపునకు తిరిగి ఉత్తర దిక్కుగా రైల్వే లైను వెంబడి 
ప్రయాణించి ఏక్ మినార్ మసీద్ వద్ద కలియు వరకు , అక్కడ నుండి కుడిచేతి వైపునకు తిరిగి తూర్పు 
దిక్కుగా మసీద్రోడ్డు వెంబడి ప్రయాణించి పైన ప్రారంభమైన మొదటి పాయింట్ డోర్ నెం. 8-4- 75 వద్ద 
కలియు వరకు . 
వార్డుకి ఉత్తర ఈశాన్యములు ఉన్న ఆలపాటి ధర్మారావు విగ్రహం నుండి దక్షిణ వైపునకు తిరిగిగోపాలరెడ్డి వీధి 

మీదుగా గంగానమ్మ గుడి వరకు చేరుకొని అక్కడనుండి పడమర వైపునకు తిరిగి గంగానమ్మ గుడి మీదుగా 
తూర్పుకాలువ కట్ట వరకు చేరుకొని అక్కడనుండి ఉత్తరము వైపున తూర్పుకాలువ కట్ట మీదుగా ప్రకాశంరోడ్డు 
వరకు చేరుకొని అక్కడనుండి తూర్పు వైపునకు తిరిగి ప్రకాశంరోడ్డు మీదుగా వార్డు ప్రారంభ హద్దు అయిన ఆలపాటి 
ధర్మారావు విగ్రహం వరకు 
వార్డుకి ఉత్తర ఈశాన్యములు ఉన్న తాడిబోయిన వారి వీధి నుండి ప్రారంభమై అక్కడనుండి దక్షిణమువైపున 
భవనము వారి వీడి మీదుగాపిల్లలమర్రివీధి వరకు చేరుకొని అక్కడనుండి తూర్పువైపునకు తిరిగి 

పిల్లలమర్రి 
వీధి మీదుగా నెహ్రురోడ్డు దగ్గర ఉన్న రజక చెరువు చేరుకొని అక్కడనుండి దక్షిణము వైపునకు తిరిగి నెహ్రు 
| రోడ్డు మీదుగా గాంధీచౌక్ జంక్షన్ వరకు చేరుకొని అక్కడనుండి పడమర వైపునకు తిరిగి గాంధీ మెయిన్ 
|రోడ్డు మీదుగా తూర్పుకాలువ కట్ట వరకు చేరుకొని అక్కడనుండి ఉత్తరంవైపు తిరిగి తూర్పు కాలువ 
కట్టమీదుగా గంగానమ్మ గుడి వీధి మీదుగాగోపాలరెడ్డి వీధివరకు చేరుకొని అక్కడనుండి ఉత్తరంవైపు తిరిగి 
గోపాలరెడ్డి వీధి 

మీదుగా తాడిపోయిన వారి వీధి ( ఐ .సి .ఐ . సి . ఐ .బ్యాంకు ) 
వరకు చేరుకొని అక్కడనుండి తూర్పు వైపున తిరిగి తాడిపోయినవారి వీధి మీదుగా వార్డు ప్రారంభ హద్దు 
వరకు 
వార్డుకి ఉత్తర ఈశాన్యములు ఉన్న పాలాద్రికాలువ జంక్షన్ నుండి దక్షిణము వైపుగా నెహ్రురోడ్డు దగ్గర ఉన్న 
| రజక చెరువు దగ్గర వెళ్లి అక్కడనుండి పడమరవైపునకు తిరిగి పిల్లలమఱివారి వీధి మీదుగా వెళ్లి 


35 


37 


ANDHRA PRADESH GAZETTE , February 4 , 2020 


అక్కడనుండి ఉత్తరం వైపున తాడిబోయిన వారి వీధిలోనికి వెళ్లిఅక్కడనుండి మరల పడమర వైపునకు తిరిగి 
తాడిబోయిన వారి వీధి మీదుగా వెళ్లిఅక్కడనుండి ఉత్తరంవైపునకు తిరిగిగోపాలరెడ్డి వీధి మీదుగా ప్రకాశం 
రోడ్డులో ఉన్న ఆలపాటి ధర్మారావు విగ్రహం వరకు చేరుకొని అక్కడనుండి పడమరవైపునకు తిరిగి ప్రకాశం 
రోడ్డుమీదుగా తూర్పుకాలువ కట్ట వద్ద ఉన్న పాలాద్రికాలువ వరకు ఉన్న ప్రారంభ హద్దు . 
వార్డుకి ఉత్తర ఈశాన్యములు ఉన్న గడిపాటి వారి వీధి నుండి తూర్పు వైపున తిరిగి గడిపాటి వారి వీధి 

మీదుగా డాంగేవారి వీధి వరకు చేరుకొని అక్కడనుండి దక్షిణమువైపున తిరిగి వినాయకుడి గుడి వరకు 
| చేరుకొని అక్కడనుండి పడమ వైపునకు తిరిగి కోటినాగయ్య హాస్పిటల్ వరకు చేరుకొని అక్కడనుండి 
ఉత్తరంవైపునకు తిరిగి నెహ్రురోడ్డు మీదుగా గడ్డిపాటివారి వీధి వరకు చేరుకొని అక్కడనుండి తూర్పువైపున 
తిరిగి గడ్డిపాటి వారి వీధి మీదుగా వార్డు ప్రారంభ హద్దు వరకు . 
వార్డుకి ఉత్తర ఈశాన్యములు ఉన్న ఎర్రబడిరోడ్డు నుండి దక్షిణం వైపున తిరిగి నెహ్రురోడ్డు మీదుగా పాలాద్రి 
కాలువ 
వరకు చేరుకొని అక్కడనుండి పడమర వైపునకు తిరిగి పాలాద్రి 
కాలువ మీదుగా తెనాలి వారి వీధి వరకు చేరుకొని 
అక్కడనుండి తూర్పువైపు తిరిగి తెనాలి వారి వీధి మీదుగాపిల్లిఏసుదాసు వారి వీధివరకు చేరుకొని అక్కడనుండి 
ఉత్తరము వైపుకు తిరిగి పిల్లి ఏసుదాసు వారి వీధి మీదుగా ఎర్రబడి రోడ్డువరకు చేరుకొని అక్కడనుండి 
| తూర్పువైపున ఎర్రబడి రోడ్డు మీదుగా వార్డు ప్రారంభ హద్దు వరకు 
వార్డుకి ఉత్తర ఈశాన్యములు ఉన్న వి .ఎస్ .ఆర్ కాలేజీరోడ్డు నుండి దక్షిణం వైపున తిరిగి 

పిల్లిఏసుదాసు వారి వీధి 
మీదుగా అంబేద్కర్ కాలనీరోడ్డు వరకు చేరుకొని అక్కడనుండి పడమర వైపు అంబేద్కర్ కాలనీరోడ్డు మీదుగా 
తెనాలి వారి వీధికి చేరుకొని అక్కడనుండి దక్షిణమువైపున పాలాద్రి 
కాలువ రోడ్డు వరకు వెళ్లిఅక్కడనుండి 
పడమర వైపునకు తిరిగి పాలాద్రి 
కాలువ మీదుగా వెళ్లి తూర్పుకాలువ కట్ట వరకు చేరుకొని అక్కడనుండి 
ఉత్తరంవైపు తిరిగి తూర్పుకాలువ కట్ట మీదుగా వి . యస్. ఆర్ కాలేజీ రోడ్డు వరకు చేరుకొని అక్కడనుండి 
తూర్పువైపు తిరిగి వి . యస్ . ఆర్కాలేజీ రోడ్డు మీదుగా వార్డు ప్రారంభ హద్దు వరకు 


యమ్ . 

జస్వంతరావు, 

కమీషనరు , 
తెనాలి పురపాలక సంఘం . 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette .cgg. gov.in 


